


సైబర్‌ ఆర్సిక నెరగాళ్ళ 
మోసాల తీరు 





రిజర్వ్‌ బ్యాంక్‌, ముంబై-2 (అంబుడ్స్‌మన్‌) వారు ముద్రించిన"86(4)౪/1/6" అనే పుస్తకానికి 
తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంక్‌, సహకార శిక్షణా సంస్థ (611) , హైదరాబాద్‌ వారి 
తెలుగు అనువాదం. 





గం 


షు 


ముందుమాట 





త కొన్ని సంవత్సరాలుగా మన దేశంలో డిజిటల్‌ (ఆన్‌లైన్‌) చెల్లింపులు గణనీయంగా పెరిగాయి. 

దీనివల్ల డబ్బు పంపించే విధానంలో సౌలభ్యం యేర్పడి వినియోగదారులకు యెంతో 
వెసులుబాటు కలగడమ గాకుండా భారత ప్రభుత్వం వారు తలపెట్టిన “ఫైనాన్సియల్‌ ఇంక్ల్తూజన్‌” 
అంటే “అందరిని బ్యాంకింగ్‌ వ్యవస్థతో కలపాలనే సత్సంకల్పం” నెరవెరటానికి కూడా దోహదకారి 
అయ్యింది. ఎప్పుడైతే ఆన్‌లైన్‌ లావాదేవీలు పెరిగాయో, వాటితోపాటు ఆర్టిక (సైబర్‌) నరాలు కూడా 
పెరిగాయి. ఆర్టిక నేరగాళ్ళు కొత్త కొత్త మాయోపాయాలతో సాంకెతిక పరిజ్ఞానం అంతగా లెనివాళ్ళనీ, 
ఆన్‌లైన్‌ లావాదేవీలకు కొత్తగా పరిచయమైనవాళ్ళనీ మోసగిస్తూ అమాయకుల కష్టార్దితాన్ని 
దోచుకొంటున్నారు. 
ఈ పుస్తకం యొక్క ముఖ్యోద్దిశ్యం - “నేరస్థులు అలాంటి నరాలు యెలా చెస్తారు? మనం 
తీసుకోవలసిన జాగ్రత్తల” గురించి సాధ్యమైనన్ని వివరాలను అందించటమే. ఇందులో పొందుపరిచిన 
వివారాలు కర్టాకర్ణిగా విని వ్రాసినవి కావు. రిజర్వ్‌ బ్యాంక్‌ వారి అంబుడ్స్‌ మన్‌ కార్యాలయాలకి అందిన 
అనెక ఫిర్యాదులని ఆధారం చేసుకొని పొందికగా వ్రాయబడ్డవి. సైబర్‌ ఆర్టిక నేరాలు చేసె విధానాలు 
(1/0065 ౦౧౪|౧౦౧౦), వాటినుంచి మనం తీసుకోవలసిన జాగ్రత్తల (౧|౪౦౦౮110౧9) గురించి నామాన్య 
ప్రజల్లో సదవగాహన కల్పించడానికి చేసిన చిన్న ప్రయత్నమే యీ పుస్తకం. బ్యాంకింగ్‌ పరమైన తమ 
తమ వ్యక్తిగత వివరాలు [ఎకౌంట్‌ నంబరు, యూజర్‌ ఐడి., పాస్‌ వర్ష, సి.వివి (0/౧.. ఒ.టి.పి, 
(07) వరైరాలు] తమవద్దే జాగ్రత్తగా వుంచుకోవటం, ఎవరికి తలియజేయకపోవడం, అంతే కాకుండా 
గుర్తు తెలియని వ్యక్తులనుంచి వచ్చిన టెలిఫోన్‌ కాల్స్‌ కి, ఈ-మెయిల్స్‌ కి స్పందించి వారికి మన 
వివరాలని తెలియజేయకపోవడం యెంత ముఖ్యమో యీ పుస్తకంలో మరీ మరీ చెప్పడమైనది. 
ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్లలో మనం విధిగా పాటించవలసిన కొన్ని నియమాలు - ఉదాహరణకి 'పాస్‌ వర్స్‌ 
తరచుగా మార్చుకోవడం) 'వ్యక్తిగత వివరాల గోప్యత” లాంటి వాటి గురించి కూడా సవివరంగా యీ 
పుస్తకంలో పొందుపరచడమైనది. ఈ పుస్తకం చదివి ఆ వివరాలను తెలుసుకొందాం - జాగ్రత్తగా 
మసలుకొందాం'. 


రిజర్వ్‌ బ్యాంక్‌ వారు ఆంగ్లంలో ముద్రించిన [96(4)//0/9] అనే పుస్తకాన్ని గ్రామీణ ప్రజల కోసం 
యథాతథంగా తెలుగులోకి అనువదించి మీకందిస్తున్న వారు - “తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ 
బ్యాంక్‌ లిమిటెడ్‌, సహకార శిక్షణా సంస్థ, హైదరాబాద్‌” వారి ఎకడమిక్‌ కన్సల్టెస్సీ విభాగం. ఈ 
పుస్తకం యెంతో మందికి సహాయ పడగలదని ఆశిస్తున్నాం. 

తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంక్‌ లి. [(59049) 

సహకార శిక్షణా సంస్థ (0) ఎకడమిక్‌ కన్సల్టెన్సీ విభాగం, 

రాజేంద్రనగర్‌, హైదరాబాద్‌ 500030 

సెప్టెంబర్‌ 2021. 


( 


0/18౯5102111)/ 0601150606 1౧ 6౧081150 0/ ౧656౧/6 8201010012, (౦౧౧౮౪౮65౧2 ౧), [౧/6౧ 021-2 ([/4/202[250€12 & 602) 


12౧5126606 1౧160 16164864 ౪ : 5 520/202[2/202, గీం266౧10 (౦౧5౬|12౧0/ ౪/1%౧8, [50649, 6|| , ౧/౮6/2026 


0౮౧106 0₹[గ8! 0౧౦౮650౧02 ౧, గి/౧4ఉ౧021-11 








౧౬05://0౧05./01.0/8.10/ 





ఆర్సిక నేరగాళ్ళు నేరాలు చేసే విధానం - 
మనం తీసుకోవలసిన జాగ్రత్తలు 









1. ఫిషింగ్‌ లింకులు (౧|$౧1౧00 ౧16) 


నేరాలు చేసే విధానం 


0 


04౮4 01గ81! 0౧౦౪69౧230, గ4ం౧౧023] -1! 
౧05. //005.01.0/8.0/ 





బ్యాంక్‌లవో లేక యితర వ్యాపార సంస్టాలవో అసలైన 
వెబ్‌సైట్‌ లా కనిపించేట్లు ఓ నకిలీ వెబ్‌ సైట్‌ను సృష్టించి, 
వాటిని వుపయోగించుకొని, అమాయకుల వ్యక్తిగత వివరాలు, 

పాస్‌ వర్స్‌, యూజర్‌ ఐ.డి.లను కాజేయడాన్ని “ఫిషింగ్‌” అంటారు. 

బ్యాంక్‌లవో లేక యితర వ్యాపార సంస్టలవో 

అసలైన వెబ్‌సైట్‌ లా కనిపించేట్లు, నేరగాళ్ళు ఓ నకిలీ 

వెబ్‌ సైట్‌ను స్పప్టిస్తారు. 

నేరగాళ్ళు యీ వెబ్‌సైట్ల లింకులను 51/5 ల ద్వారానో, సామాజిక మాధ్యమాల ద్వారానో, 
అంటే వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, వరైరాల ద్వారానో, సామాన్య జనానీకానికి పంపుతారు. 
సాధారణంగా అలాంటి వెబ్‌సైట్లకు వెళ్ళేటప్పుడు అది "“అసలుదా ? నకిలీదా 7?” అని ఎవరూ 
చూడరు. గోప్యంగా వుంచవలసిన తమ సమాచారాన్ని ఆ వెబ్‌సైట్‌ ౮1 (౮౧౦% 6- 
50606 10006100 వివరాలని పరీక్షించకుండా, అమాయకంగా ఆ నకిలీ వెబ్‌ సైట్ల లోని 
నేరగాళ్ళకి అందిస్తారు. 

నిజమైన / అసలైన వెబ్‌సైట్ల లా కనిపించే యీ దొంగ వెబ్‌సైట్లు మోసపూరితమైనవి. వీటిని 
పొరపాటున బ్రౌజ్‌ చేస్తే నేరగాళ్ళ చేతుల్లోకి వెళ్ళినట్టే. 

మనం తెలియక యీ వెబ్‌సైట్టలోకి వెళ్ళి, 

మన వివరాలు అందులో టైప్‌ చేసామో - 

అవన్నీ మోసగాళ్ళకి అందజేసిన 
లాళ్ళమువుతాం. జాగ్రెత్తి!! 






మనం తీసుకోవలసిన జాగ్రత్తలు 


మనకి తెలియని లింక్‌ లలోకి వెళ్ళకండి. 51/5 మెస్సేజీలు గాని, ఇ-మెయిల్స్‌ గాని, 
అపరిచిత వ్యక్తులనుంచి వచ్చినా, అనుమానాస్పాదంగా వున్నా ముఖ్యంగా మన బ్యాంక్‌ 
వివరాలు అడిగేవి వుంటే, వాటిని వెంటనే డెలిట్‌ చేయండి. 





2. విషింగ్‌ కాల్స్‌ (/150100 ౦౦119) 


నేరాలు చేసే విధానం 





0 “విషింగ్‌ కాల్స్‌ అంటే మోసగాళ్ళు తమకు తాము 
ఏదో బ్యాంకర్‌ గానో, ఓ పేరుమోసిన కంపెనీ 
అధికారిగానో, ఏదో ఇన్ఫూరన్స్‌ ఏజంట్‌గానో, 
ప్రభుత్వోద్యోగి గానో, 51/5 మెసేజీలద్వారానో, 
సామాజిక మాధ్యమాల (వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, 
ఇంటెర్నెట్‌, వగైరాల) ద్వారానో పరిచయం చేసుకొని, 
మన పేరో, ఫోన్‌ నంబరో, పుట్టిన రోజో 
[ముందుగానే తెలుసుకొని) మనకి చెప్పి నమ్మకాన్ని 
కలిగించి, గోప్యంగా వుండవలసిన మన 
వివరాలనన్ని మననుంచి రాబట్టుకొంటారు. 

౧ కొన్ని సార్లు, “అర్జంట్‌గా మీ వివరాలు 
చెప్పండి, లేకపోతే మీ ఎకౌంట్‌ బ్లాక్‌ చేస్తాం” 
అనో లేకపొతే “వెంటనే పెనాల్టి కట్టాలి 
లేకపోతే మీ ఎకౌంట్‌ని బ్లాక్‌ చేస్తాం” అనో 
లేకపొతే “క్రెడిట్‌ కార్డ్‌ మీద మీరు కట్టవలసిన 
వడ్డ తగ్గిస్తాం” అనో మాయ మాటలు చెప్పి, 
వత్తిడి తెచ్చి, ఆలోచించుకొనేసమయం కూడా 
యివ్వకుండా మన బ్యాంక్‌ అకౌంట్‌ కి 
సంబంధించిన వివరాలన్ని అంటే .యూజర్‌ ఐ.డి. 
పాస్‌వర్డ్‌, పెన్‌ కోడ్‌, ౮// నంబరు.. యిలాంటివి 
సేకరించి మన ఎకౌంట్లో డబ్బుని కాజేస్తారు. 
జాగ్రత్త! 





గుర్తుంచుకోండి 


బ్యాంక్‌ అధికారులు, ఆర్దిక సంసబ్టైాలు, మరి ఏ యితర నికార్షైన వ్యాపార సంస్టలు - 
మీ యీజర్‌ ఐ.డి. గాని, మీ పాస్‌వర్ట్‌ గాని, మీ కార్డ్‌ వివరాలుగాని, 
// (66106 ౪/6గ%0010౧0 ౪06146) గాని, వన్‌ టైమ్‌ పాస్‌ వర్డ్‌ (01%) గాని 
యెట్టి పరిస్టెైతుల్లో అడగరు. 







3. ఆన్‌ లైన్‌ లో జరిగే అవకాశాలున్న మోసాలు 


నేరాలు చేసే విధానం 


౧) ఒకవళ మీరు వ్యాపారస్టులో, ఉత్పత్తిదారులో అయితే, 
మీరు తయారు చేసిన వస్తువులను “ఆన్‌ లైన్‌ ద్వారా 
అమ్మిపెడతాం' అని నమ్మబలికిస్తారు. 

౧) ఒక్కోసారి యేదో ప్రభుత్వ పథకం పేరుచెప్పి, తమకి 
తాము ప్రభుత్వోద్యోగులమని పరిచయం చేసుకొని, 
మీకు ఆ ఫలానా పథకం క్రింద "డబ్బు పంపిస్తాం" 
అని నమ్మించి, మీకు డబ్బులు పంపకుండా, “డబ్బులు 
పంపించండి ([76066:1 10! ౧0౧6 అనే ఆప్షన్‌ 
ద్వారా, మీ చేత ఆ రిక్వస్ట్‌ ని ఒప్పెంపచేసి, మీ 
ఎకౌంట్లోని డబ్బుల్ని లాగేసుకొంటారు. 





మనం తీసుకోవలసిన జాగ్రత్తలు 


మొబైల్‌ యాప్‌లో గాని ఆన్‌ లైన్‌ లో జరిపే ఆర్టిక లావాదేవీల్లో 
ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి : మనం డబ్బులు రిసీవ్‌ చేసుకొనేటప్పుడు, మనం 
యెలాంటి "పాస్‌ వర్డ్‌ (౧౮3 1/06) కాని “పిన్‌ (౧) గాని యివ్వక్కరలేదు. 
ఒకవేళ అలాంటి ట్రాన్సాక్షన్‌లలో పిన్‌ టైప్‌ చేయమని మిమ్మల్ని 
అడిగితే, మీరు టైప్‌ చేస్తే , మీ ఎకౌంట్లో వున్న డబ్బులు పోయినట్ల. 


[6౯ 6 2 అ 2. 
౧05. //0015.౧01.008.10/ 










4. మనకి తెలియని లేదా అనుమానాస్పద 
మొబైల్‌ యాప్స్‌ ద్వారా జరిగే మోసాలు 


నేరాలు చేసే విధానం 


౧) ఒకవేళ మరు మోసఫూరితమైన మొబైల్‌ యాప్స్‌ని డౌన్‌లోడ్‌ 
చేసుకొంటే, మీ మొబైల్‌ ఫోన్‌, మీ లాప్‌టాప్‌, మీ డెస్క్‌ టాప్‌ లు 
మోసగాళ్ళ చేతిలోకి వెళ్తాయి. 

౧) సాధారణంగా యూ లింకులు 51/5 ద్వారానో, సామాజిక 
మాధ్యమాల (వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇంటెర్నెట్‌, వగైరాల) 
ద్వారానో, మెస్పెంజెర్‌ల ద్వారానో మకు పంపబడతాయి. 
ఇలాంటి లింకులు నమ్మదగినవిగా, ప్రామాణికమైనవిగా 
కనిపిస్తాయి. నిజానికి కావు. మనల్ని అలాటి నకిలీ యాష్స్‌ని 
డౌన్‌లోడ్‌ చేసుకొనేట్లు చేస్తాయి. 

౧) ఒకసారి అలాంటి యాప్‌ ని డౌన్‌లోడ్‌ చేసుకొన్నామా - 
నేరగాళ్ళ చేతుల్లో చిక్కినట్లే. 





5. ఎ.టి.ఎమ్‌. వ. కార్ట్‌ ల వివరాలు 
స్కిమ్మింగ్‌ ద్వారా దొంగిలించడం 


నేరాలు చేసే విధానం 


౧ నేరగాళ్ళు ఎ.టి.ఎమ్‌ (411/) వివరాలను స్కిమ్మింగ్‌ ద్వారా 
దొంగిలించే పరికరాలని ఎ.టి.ఎమ్‌ (411/1) మెషిన్లలో ముందుగానే అమర్చి మన 
కార్డ్‌ిలలోని సమాచారాన్ని దొంగిలిస్తారు. 

౧ ఒక్కో సారి, ముందే అమర్చబడ్డ అతి సూక్ష్మమైన కెమేరాలద్వారా గాని, డమ్మీ 
కి ప్యాడ్ల ద్వారా గాని నేరస్టులు మన పిన్‌ (|) వివరాలను తెలుసుకొంటారు. 

౧) డబ్బులు డ్రా చేసుకోవటానికి వచ్చిన కప్టామల్లలాగా నటిస్తూ, మన వెనకాల 
నిలబడి మన పిన్‌ గురించిన వవరాలు తెలుసుకొంటారు. 

౧) ఆ తరువాత ఒక నకిలీ కార్డ్‌ ని సృష్టించి, ఆ కార్డ్‌ ద్వారా మన ఎకౌంట్లలోని 
డబ్బుని కాజేస్తారు. 





$ 'స్కెమ్మింగ్‌ ($౧౧౧౧౮) అంటే ఎ.టి.ఎమ్‌ (41/1) మెషీన్లలో ఒక పరికరాన్ని అమర్చి 


డెబిట్‌ కార్డ్‌ యొక్క వివరాలన్నీ దొంగిలించడం. 


తల [5 అ. ౩. 
౧05. //య015.001.0/8.10,/ 







6. స్క్రీన్‌ షేరింద్‌ ($01860 80061౧00) / 
రిమోట్‌ షేరింద్‌ (76౧౧౦16 9౧01౧0) 
యాప్‌ల ద్వారా నేరాలు చేయడం 


నేరాలు చేసే విధానం 


౧ నెర గాళ్ళు మనల్ని నమ్మించి, మన ల్యాప్‌ టాక్‌, 
డెస్క్‌ టాప్‌ ల స్క్రీన్‌ షేర్‌ చేసుకొనే యాప్‌లను మనచేత 
మోసపూరితంగా డౌన్‌ లోడ్‌ చేయిస్తారు. అలా మనం 
డౌన్‌ లోడ్‌ చేసుకొన్న తరువాత, మన బ్యాంక్‌ వివరాలన్నీ 
అంటే బ్యాంక్‌ ఎకౌంట్‌ నంబర్‌, యూజర్‌ ఐ.డి., పాస్‌వర్డ్‌, 
పెన్‌ ([౧|౧) వగైరాలు తెలుసుకొంటారు. 

౧ తరువాతి మన ఇంటర్‌నెట్‌, మొబైల్‌ యాప్‌ల ద్వారా మన 
డబ్బులని డ్రా చేసి వాడుకొంటారు. 









7. ఫోన్‌ సిమ్‌ కార్ట్‌ వివరాలను అపహరించడం 


నేరాలు చేసే విధానం 


౧) సాధారణంగా మన బ్యాంక్‌ ఎకౌంటుకి 
సంబంధించిన వివరాలన్నీ మన మొబైల్‌ నంబర్‌కి 
సంధానం అయి వుంటాయి. నేరగాళ్ళు 
మన మొబైల్‌లోని సిమ్‌ కార్డ్‌ కి అడ్దదోవన 
కనెక్ట్‌ అవటమో లేక మన సిమ్‌ కార్ట్‌ కి 
డూప్లికేట్‌ కార్డ్‌ ను రూపొందించి దాని 
ద్వారా ఆన్‌లైన్‌ లావాదేవీలకు కావలసిన 
వన్‌ టైమ్‌ పాస్‌ వర్‌ (019) ని తెలుసుకొనో 
మోసాలకి పాల్పడతారు. 

౧) ఇలా చేయటానికి, నేరస్టులు తాము 
మొబైల్‌ / టెలిఫోన్‌ నెట్‌వర్క్‌ సిబ్బందిలా 
నటిస్తూ మనకి ఫోన్‌ చేసి “మీ సిమ్‌ కార్ట్‌ 
౩జి నుంచి 4జి కి పెంచుతాముూు అనో 
లేకపోతే “మీ సిమ్‌ కార్ట్‌ కి అదనపు 
సౌకర్యాలు కల్పినాము”” అనో నమ్మించి 
మన సిమ్‌ కార్ట్‌ వివరాల్ని అపహరిస్తారు. 





మనం తీసుకోవలసిన జాగ్రత్తలు 

* _ సిమ్‌ కార్ట్‌ గురించిన వివరాలను యెట్టి పరిస్టెతుల్లో యెవరికీ చెప్పకండి / 
షేర్‌ చేయకండి. 

* ఒకవేళ మీ మొబైల్‌ నెట్‌వర్క్‌ సాధారణ పర్పితులకు భిన్నంగా చాలా సేపు పని 
చేయకపోతే మీ సిమ్‌ కార్డ్‌ కి డూప్లికేట్‌ కై ఎవరో ప్రయత్నిస్తున్నారని మీకు 
అనుమానం రావాలి. వెంటనే మొబైల్‌ ఆపరేటర్‌కి ఫోన్‌ చేసే యెలాంటి 
డూప్లికేట్‌ సిమ్‌ కార్డ్‌ జారీ చేయొద్దని ఆదేశాలు యివ్వండి. 


తి క క క త 
౧05. //005.01.0గ.10/ 







8. ఇంటర్‌నెట్‌ లోని సెర్చ్‌ ఇంజెన్స్‌ ద్వారా 
మున వివరాలను దొంరగిలిటీందం౦ 


నేరాలు చేసే విధానం 


౧) సహజంగా మనం చాలాసార్లు నెట్‌ బ్యాంకింగ్‌కి అయినా, ఇన్సురెన్స్‌, 
ఆధార్‌కి సంబంధించిన అంశాలకైనా, సెర్చ్‌ ఇంజన్స్‌ని బ్రౌజ్‌ చేస్తాం. 
(ఉదా: రూగుల్‌, బింగ్‌, మైక్రోసాఫ్ట్‌, యాహూ వగైరాలు). ఒక్కోసారి 
మనకి తెలియకుండానే మనం అధికారిక (0౧౦1౦) వెబ్‌సైట్లని వదిలేసి 
నకిలీ (౧౧౦౦౦19) వెబ్‌సైట్టలోకి వెళ్ళటం జరుగుతుంది. అలాంటప్పుడు 
నేరగాళ్ళ చేతిల్లోకి మనకి తెలియకుండానే మనం వెళ్ళిపోయినట్లే. 

౧) ఒకసారి ఆ సైట్లలోకి వెళ్త, నేరగాళ్ళు మన బ్యాంక్‌ వివరాలు, యూజర్‌ 
ఐ.డి., సి.వి.వి లాంటి కీలక సమాచారాన్ని / వివరాల్ని “పరిశీలించాలి” 
అని నమ్మించి మన దగ్గర నుంచి రాబడతారు. అలా ఆ దొంగ వెబ్‌సైట్ల 
ద్వారా మన వివరాలని సేకరించి ఆర్టిక నేరాలకు పాల్పడతారు. 

౧) అలాంటి వెబ్‌సైట్టని నిజమైనవిగా నమ్మి, చాలా మంది మోసపోతారు - 
కష్టపటఉ సంపాదించుకొన్న సొమ్ముని పోగొట్టుకొంటారు. 





మనం తీసుకోవలసిన జాగ్రత్తలు 
కప్టామర్‌ కేర్‌ వివరాలకై సెర్చ్‌ ఇంజన్స్‌లోకి వెళ్ళకండి. చాలా సార్లు నేరగాళ్ళు వీటిని 
అక్రమంగా అందబుచ్చుకొంటారు. ఎల్లప్పుడు అధికారిక (01010) వెబ్‌ సైట్‌లన 
(బ్యాంకులుగాని, ఇన్సూరెన్స్‌ కంపెనీలుగాని, ఆధార్‌ గానీ) బ్రౌజ్‌ చేయండి. మీకు 
కావలసిన వివరాలను పొందండి. 









9, క్యూ.ఆర్‌. (0౧౧ స్కానింర్‌ ద్వారా 
మోసపూరితంగా డబ్బులు దోచేయడం 


నేరం చేసే విధానం 
౧) ఏదో సాకు చెప్పి, కస్టమర్లని ప్రలోభ ఏరిచి 
పేమెంట్‌ యాప్స్‌ ద్వారా క్యూ.ఆర్‌. (6) 
కోడ్స్‌ని స్కాన్‌ చేయించి కస్టమర్ల ఎకౌంట్‌ 
లోని డబ్బుల్ని కాజేస్తారు. 





మనం తీసుకోవలసిన జాగ్రత్తలు 
క్యూ.ఆర్‌. (6౫ కోల్లని స్కాన్‌ చేసేటప్పుడు తగు జాగ్రత్త వహించాలి. 
క్యూ.ఆర్‌. (౧) కోల్లలో మన ఎకౌంట్ల వివరాలన్నీ నిక్షిప్తమై వుంటాయి. 


యర రూ 


ఆ వివరాలతో మన ఎకౌంట్లలోని డబ్బుల్ని కాజేస్తారు. 


8 ౧ 6066 (6౬౮41616 ౧65౧౦౧56 6066) : గీ రగ 0066 15 2 ౧/౦6 ౦01 ౧౭2౪1౫ 02౧0066 1౧౪6౧16061 | 


10904 0౪ ౧౧6 ౮2౩0౦2౧656 26€0౧౧౦౧/6 ౧౦౧౧౧౭౩౧౩౫ 06౧5౦ ౪1/2౪/6. గీ 02౧00616 15 2 ౧౭2౦౧|౧6- 
"62062016 ౦౧౧౦021! 12061! €02600[౧+2105 1౧10[00260౧ 20061 €06 116౧) 10 ౪/౧100 1115 26200661. 





10. సామాజిక మాధ్యమాలలో మన పేర్ల మీద 
ఎకౌంట్లు సృప్టించి మోసాలకి పాల్పడటం. 
(1౧౧౧9౧౦౧గ౧౦౮110౧) 


నేరాలు చేసే విధానం 


౧ నేరగాళ్ళు ఫేస్‌ బుక్‌, ఇన్బాగ్రామ్‌, మొదలైన సామాజిక 
మాధ్యమాల్లో మన పేరు మీద ఎకౌంట్లు సృష్టిస్తారు. 
మందులు కొనటానికి డబ్బులు కావాలనో, 
అత్యవసరమయ్యిందనో మనం అడుగుతున్నట్లుగా భ్రమ 
కల్పించి మన స్నేహితులనుండి, బంధువులనుండి 
డబ్బులు వసూలు చేస్తారు. 

0 అలా సమ్మించి, మిన పేరు వాడుకొంటూ మన 
స్నేహితులని, మన బంధువులని బ్లాక్‌ మెయిల్‌ చేసో, 


బెదిరించో, ఘరానాగా డబ్బులు దోపిడీ చేస్తారు. 





మనం తీసుకోవలసిన జాగ్రత్తలు 


* _రుర్తు తెలియని కొత్తవారికి ఆన్‌లైన్‌లో డబ్బులు పంపకండి. 

* వ్యక్తిగత ఆర్టిక వివరాలను (ఎకౌంట్‌ నంబరు, యూజర్‌ ఐ.డి., పాస్‌ వర్త్‌, ఒ.టి.పె 
వగైరాలు) సామాజిక మాధ్యమాలలో యెట్టి పరిస్టితుల్లో పోస్ట్‌ చేయకండి. 

* ఒకవేళ మీకలాంటి మెసేజ్‌ మీ స్నేహితులనుంచో బంధువులనుంచో వస్తే , వారికి 
ఫోన్‌ ద్వారానో లేదా వారిని కలుసుకొనో అది మోసపూరితమైన మెసేజ్‌ కాదని 
నిర్దారించుకొన్న తరువాతే డబ్బులు పంపండి. తొందర పడకండి. 


[ల 6 అ =. 
౧5. //05.001.0గ.10/ 









11. మనం మొబైల్‌ చార్జ్‌ చేసుకొనే పోర్ట్‌ 
ద్వారా మన వివరాలను కాజేయడం 
(౮౮1౦6 10601641౧0) 


నేరాలు చేసే విధానం 


౧) మనం బయట వుపయోగించుకొనే మొబైల్‌ చార్జింగ్‌ 
పోర్ట్‌ నుంచి కూడా మన ఫోన్‌లోని డాటానిగాని 
యితర ఆర్దిక వివరాలను గాని దొంగిలించే అవకాశం 
వుంది. పు '““జ్యాస్‌ జాకింగ్‌” (౮౪|06 0016400) అని 
అంటారు. 

౧ “జ్యాస్‌ జాకింగ్‌” ద్వారా మన మొబైల్‌ ఫోన్లలోకి 
ప్రమాదకరమైన “మాల్‌వేర్‌ ను పంపించి దాని ద్వారా 
మన మెసేజీలను, ఇ-మెయిల్స్‌ను, మనం 
ఖిద్రఎర చుకొన్న పాస్‌వర్స్‌ను, యితర వివరాలను 
కంట్రోల్‌ చేయవచ్చు లేదా కాజేయవచ్చు. 





మనం తీసుకోవలసిన జాగ్రత్త 


* బహిరంగ ప్రదేశాల్లోని లేదా మనకి తెలియని ప్రదేశాల్లొని పోర్టిలద్వారా మన మొబైల్‌ 
ఫోన్లను చార్జి చేసుకోవద్దు. 








12. లాటరీ పేరుతో జరిదే మోసాలు 
(101160౧/ ౮౮౦) 


నేరాలు చేసే విధానం 





౧ నేరగాళ్ళు ఫోన్‌ ద్వారానో, ఇ-మెయిల్‌ ద్వారానో మీకు 
పెద్ద మొత్తంలో లాటరీ వచ్చిందని ఓ సందేశం పంపుతారు. 
అలా మీకొచ్చిన డబ్బుని పంపిచాలంటే “మీ బ్యాంక్‌ ఎకౌంట్‌, 
యితర వివరాలు పరిశీలించాలి” అని మాయమాటలు చెప్పి, మ 
వివరాలన్ని మీ నుంచి రాబటతారు. 

౧ కొన్ని కేసుల్లో, లాటరీ డబ్బులు పంపాలంటే ముందుగానే 
టాక్సులు చెల్లించాలనో, పోస్టెజి / షిప్పింగ్‌ చార్జీలు భరించాలనో, 
ప్రాసెసింగ్‌ చార్జీలు చెల్లించాలనో యెంతో కొంత డబ్బు పంపమని 
నేరగాళ్ళు వత్తిడి తెస్తారు. 

౧ వాళ్ళు చెల్లించమనే డబ్బు మీకొచ్చిందన్న లాటరీ డబ్బుతో 
పోల్చుకొంటే చాలా తక్కువవటంతో వాళ్ళ మాటలు నమ్మిన 
చాలా మంది మోసపొయి డబ్బు పంపిస్తారు. 





మనం తీసుకోవలసిన జాగ్రత్తలు 


* అలాంటి మొబైల్‌ కాల్స్‌కి, ఇ-మైల్స్‌ కి యెట్టి పరిస్టైతుల్లో స్పందించకండి. 
* మీరుయే టికెట్‌ కొనకుండానే మీకంత పెద్ద మొత్తంలో లాటరీ వచ్చిందంటే మీరు 
యెలా నమ్ముతారు 7? నిస్సందేహంగా అది మోసమే. 


0౧గ౦6 01౧8! ౦౧౧౦౪౮690౧0230౧, గంగ ౨2] -! 


గం. //005.[01.00.10/ 







13. ఉద్యోగాలిస్తామని ఆన్‌ లైన్‌లో 
జరిరదే మోసాలు (0౧|౧6 00 1₹ం6010) 


నేరాలు చేస్‌ విధానం 


౧ నేరస్టులు ముందుగా నకిలీ (దొంగ) జాబ్‌ పోర్టల్స్‌ ని 


సృష్టిస్తారు. ఉద్యోగం వస్తుందనే ఆశతో కొందరు అమాయకులు 
ఆ పోర్టల్‌ని బ్రౌజ్‌ చేస్తే, రిజిస్టిషన్‌ సాకుతో అభ్యర్ది బ్యాంక్‌ 
ఎకౌంట్లు, తదితర కీలక వివరాలను కాజేస్తారు.. 

౧ కొన్నిసార్లు నేరస్టులు పేరొందిన కంపెనీల అధికారులుగా తమకు 
తామే పరిచయం చేసుకొని, దొంగ ఇంటర్వ్యూలు నిర్వహించి, 
సెలెక్ట్‌ అయినట్లు అభ్యర్జులకు తెలియజేస్తారు. ఆపైన ట్రైనింగనో, 
కాషన్‌ డిపాజిట్టనో యేదో సాకుతో డబ్బులు వసూలు జేస్తారు. 





13 











అక 6౯ 6 ౨ అ త =. 
౧5. //605.[01.0[గ.10/ 


పార్ట్‌ - బి 
ఠంక వ) 


గాన బ్యాంకింగ్‌ ఖెనాన్సియల్‌ 
కంపెనీలు 


టక వం 0 ఇ [1% 2. 
౧౦౧౧౧2౧165 





1. లోన్లు యిస్తామని దొంగ ప్రకటనలు 





నేరాలు చేసే విధానం 


౧) “అతి తక్కువ వడ్డి రేటుతో, ఏ మాత్రం సెక్యూరిటిలు, 
గ్యారంటీలు లేకుండా, ప్రాసెసింగ్‌ ఫీజులు లేకుండా, 
సులభ వాయిదా పద్దతుల్లో లోన్లు యిస్తాం. మమ్ముల్ని 
సంప్రదించండి” అని నేరస్టులు కల్లబొల్లి ప్రకటనలు చేస్తారు. 

౧) ఇలాంటి అబద్దపు ప్రకటనలు నిజమైనవిగా నమ్మించటానికి పేరున్న 
బ్యాంకింగేతర ఆర్దిక సంస్టల (౧18౯0౦9) అధికార్ల పేర్లు, వారి ఇ-మెయిల్స్‌ 
వాడుకొంటారు.. 

౧ వీళ్ళ మాటలు నమ్మి, యెవరైనా వరిని సంప్రదిస్తే, వెంటన, మీ లోన్‌ మంజూరు 
అయిందని, లోన్‌ డబ్బులు పంపించాలంటే, ప్రాసెసింగ్‌ ఫీజ్‌ కి అని, జి.ఎస్‌.టి. (౪5) కి అని 
అడ్వాన్స్‌ ఇ.ఎమ్‌.ఐ. (0/1) ఇన్‌స్టాల్మెంట్‌ కి అని, ఇంటర్‌ సిటీ చార్జిలనీ, యేవేవో పేర్లు చెప్పి, 
కొంత డబ్బు పంపమంటారు. ఒకవేళ అమాయకంగా డబ్బు పంపితే 
మాయమైపోతారు. వాళ్ళ ఆచూకీయే వుండదు. 

౧ నేర బ్టులు వాళ్ళ వాళ్ళ వెబ్‌సైట్లను కూడా సృష్టించుకొని, అప్పి కావలనుకోనే 
వాళ్ళకోసం వల పన్నుతూ వుంటారు 


ఉంట 14 1 | 


/ శ ౧౬౧50114. 
1 004% స, 
50805. 





టు 
టం 





మనం తీసుకోవలసిన జాగ్రత్తలు 


* ఎన్‌.బి.ఎఫ్‌.సి.లు గాని బ్యాంకులుగాని లోన్‌ అప్లికేషన్‌లు ప్రాసెసింగ్‌ ఫీ లాంటివి వసూలు చేయరు. 

* బ్యాంకులు అలాంటి ప్రాసెసింగ్‌ ఫీజులను లోన్‌ మంజూరయింతర్వాత, లోన్‌ మొత్తం యిచ్చేటప్పుడు 
వసూలు చేస్తారు. ముందుగా వసూలు చేయరు. 

* ఎట్టి పరిస్టితుల్లోనూ, మీ బ్యాంక్‌ తదితర వివరాలను అలాంటి వారికి తలియజేయకండి. అలాంటి 
సైట్టలోకి వెళ్ళే ముందు వాటి నిబద్ధ తను మరీ పరిశీలించండి. 





[6౯ 6 త =. 
౧5. //015.001.0గ.10/ 








2. 51/5/ ఇ-మెయిల్‌ / మెస్సేజింగ్‌ / 
ఫోన్ల ద్వారా జరిగే మోసాలు 


నేరాలు చేసే విధానం 


0 51/5 ల ద్వారాగాని, యితర నామాజిక మాధ్యమాల 
ద్వారా గాని, పేరొందిన బ్యాంకింగేతర సంస్టల (11809 లోగో లని 
ఫోన్లలో ప్రొఫైల్‌ పిక్చర్ల లా వాడుకుంటూ తక్కువ వడ్డీతో, యే 
సెక్యూరిటీలు లేకుండా సులభ పద్దతుల్లో అప్పులు యిస్తామని 
మెసేజీలు పంపుతూ ఆకర్షిస్తారు. 

౧) అలా సాముహికంగా మెసెజీలు పంపిన తరువాత, నేరస్టులు 
కొంతమందిని యెంచుకొని వాళ్ళకి లోన్‌ మంజూరు చేసినట్లు 
పత్రాలను, మంజూరు అయిన మొత్తానికి నకిలీ చెక్కులను పంపుతూ, 
ప్రాసెసింగ్‌ చార్జీలకనో యితర ఖర్చులకనో కొంత డబ్బు వసూలు 
చేస్తారు. ఒకసారి డబ్బులు అందిన తరువాత యీ నేరస్టుల ఆచూకే 
వుండదు. 





0106 018! ౦0౧౧౦౮69౧0230౧, క/ఉ౧౧023! -1! 
౧5. //015.001.0గ.10/ 






3. ఓ.టి.పి (01౧) దొంగిలించి చేసే మోసాలు 


నేరాలు చేసే విధానం 


౧ నేరస్టైులు తాము పేరొందిన [18/03 నుంచి మాట్ల్లాడుతున్నామని, 
పెద్ద మొత్తాల్లో లోన్లు యిస్తామని లేదా క్రెడిట్‌ లిమిట్‌ పెంచుతామని, 
వ మాటలు చెపుతూ, 51/5 / ఇన్‌ప్ట్‌ంట్‌ మెసేజీలో పంపి, వాళ్ళ 
మొబైల్‌ నంబర్లకి ఫోన్‌ చేసి మాట్ల్లాడమంటారు. 

౧) అమాయకంగా వాళ్ళ మాటలని నమ్ము, వారితో మాట్లాడితే, ఆన్‌లైన్‌ 
ద్వారా లోన్‌ అప్లికేషన్‌ పంపమంటారు. ఆ అప్లికేషన్‌లో మన బ్యాంక్‌ 
ఎకౌంట్‌కి సంబంధించిన అన్ని వివరాలూ వుంటాయి. ముఖ్యంగా, ఆ 
అప్పైకేషన్‌ని ప్రాసెస్‌ చేస్తున్నట్లు నటిస్తూ, మన ఎక్కౌంట్లో నుంచి 
డబ్బులు డ్రా చేయటానికి కావలసిన వివరాలన్నింటిని అంటే పిన్‌ (౧||), 
ఓ.టి.పి. (019), లను మననుంచి రాబట్టి, డబ్బులు కాజేస్తారు. 





మనం తీసుకోవలసిన జాగ్రత్తలు 


* మీయూజర్‌ ఐడి. గాని, మీ పాస్‌వర్డ్‌ గాని, మీ కార్ట్‌ వివరాలుగాని, ల౧// (606110 
'/“ఆ॥గ100110౧ ౪0166) గాని, వన్‌ టైమ్‌ లన వర్డ్‌ (0%) గాని యొట్టె పరిస్థితుల్లోను 
యెవరికీ యివ్వకండి. 

* తరచుగా మ 51/5, మీ ఈ-మైల్స్‌ చూసుకోండి. మీ బ్యాంక్‌ ఒ.టి.పి. యెవరైనా మకు 
తెలియకుండా మారిస్తే తెలుస్తుంది. 





0[04 0₹ ౧8! ౦గ౫౨౮69౧౧౩౧, గిఆగ౧923| -1! 
05. //005.01.00.10/ 







4. మోసపూరిత వెబ్‌సైట్లు / యాప్‌లలో 
జరిగే మోసాలు 


నేరాలు చేసే విధానం 

౧ లోన్లు అప్పటికప్పుడు యిస్తామంటూ ప్రలోభ పెట్టే 
మోసపఫూరిత వెబ్‌సైట్‌లు యీ మథ్య చాలా పుట్టుకొచ్చాయి. 
ఇవి ప్రజలను మోసం చేన్లూ అత్యధిక 
వడ్డలను వసూలు చేస్తున్న సంఘటనలు 
చాలా వెలుగులోకి వచ్చాయి. 

౧) అమాయిక బ్రజలని ఆకర్షించి, వారిని తము 
వలలో వేసుకోవటానికి, “ఈ ఆఫర్‌ చాలా 
కొద్ది రోజులు మాత్రమే”, “త్వరగా 
నిర్గ, యం తీసుకోండి” అంటూ స్కేర్‌ వేర్‌ 
సరాలు టెక్నిక్స్‌ ద్వారా మభ్యపడుతూ 
వుంటారు. 

౧) అలాంటి మోసపూరిత వెబ్‌సైట్లలో లోన్లు 
తీసుకొనెముంటదు యీ క్రింది విషయాలను 





౧ “అప్పిచ్చేవాడు అప్పుకి సంబంధించిన విషయాలని పరీక్షిస్తున్నాడా లేకపోతే మన 
వ్యక్తిగత బ్యాంకింగ్‌ వివరాల మీద యెక్కువ శ్రద్ద చూపిస్తున్నా డా 9 "' 
“అప్పు యిచ్చే సంస్ద ప్రభుత్వంతోనో లేక యే యితర ఏజెన్సీతో రిజిబ్టైర్‌ అయి 
వుందా లేదా 7”, “అలా అప్పిచ్చే వాడు తన అడ్రెస్‌, ఫోన్‌ నంబర్లు, తదితర 
విషయాలు మీకు అందజేసాడా లేదా ₹”” ఇలాంటి అనుమానాలను నివృత్తి 
చేసుకోండి. లేకపోతే తరువాత వారిని సంప్రదించాలంటే కష్టమవుతుంది. 

౧ మీరు బ్రౌజ్‌ చేసే సైట్లు అసలైనవో కావో ఒకటి రెండు సార్లు పరీక్షించండి. 

గుర్తుంచుకోండి 

౧ ఏ బ్యాంకు గాని బ్యాంకింగేతర సంచి (118/0) గాని లోన్‌ మంజూరు చేసేముందు, 
మిమ్మల్ని డబ్బు కట్టమని అడగదు. 

౧ నిజంగా అప్పు యిచ్చెవాడు మన ఆస్తి వివరాలు, తదితర డాక్యుమెంట్లు 
పరిశీలించకుండా లోన్లు మంజూరు చేయరు. 





9 [/010106453 ౦౦౧౧౫౧౮౬16 ౧[౦౮[౧౦౧౧౩ 6౮6510౧౦] 10 1గ10![ 06 ౪:6! 1౧10 06/09 0౧0 
౮౦౫/౧|౦౦౦|౧౦9 (౧౧౪౦౪౩౩౦౧/ ౮౧౦ ౧౦16౧1101%/ ౦౦౮౧౮౪౧౦౮౩ 590[1౫//0[9, 560% 0 10166 
0౮౧1)/1/6439 0[01601100. 










5. మనీ సర్కులేషన్‌, పాంజీ డిపాజిట్లు (వేరే వ్యాపకం గాని 
వ్యాపారం లేకుండా డిపాజిట్లను సేకరించి, వాటిని చెల్లించటానికి 
కొత్త డిపాజిట్లను వాడుకోవటం), కొన్ని మార్కెటింగ్‌ స్కీముల 
ద్వారా జరిగే మోసాలు 


౧ పైన చెప్పబడ్డ స్కేముల్లో మనం డిపాజిట్లు చేసినా, 
చేయించినా, వెంటనే కొన్ని నగదు బహుమానాలు 
యిస్తామని వాగ్టానాలు చేస్తారు. 

0 అలా డిపాజిట్‌ చేయబడ్డ వాటి పైన అత్యధిక 
వడ్ర్డలను యెరగా చూపుతారు. నమ్మకం 
కలిగించటానికి, ముందు కొన్ని ఉపాజిట్లను 
అనుకొన్న గడువునాటికి చెల్లిన్తారు. అలా 
తాము నిజాయితీపరులమని, తమది నికార్సైన 
కంపెనీ అని ప్రచారం చేయించుకొంటారు. 

౧) మనీ సర్కులేషన్‌ లో మరింతమంది సభ్యులను 
చేర్పించుకొని, కమీషన్‌లు యిన పోతూ 
వుంటారు. నిజానికి అక్కడ యే వ్యాపారమూ 
జరగదు. ఏ వస్తువులూ వుత్పత్తి గావు. కొన్ని 
రోజులకి ఆ స్కేముల్లో చేరే సభ్యుల సంఖ్య 
నెమ్మదిగా తర్సిపోతుంది. అలా కొన్ని రోజుల తరువాత, అలాంటి స్కేములు 
నెమ్మదిగా కనుమరుగవుతాయి. ఆ తరువాత, వసూలు చేసుకొన్న సొమ్ముతో 
నేరస్టులు వుడాయిస్తారు. 





మనం తీసుకోవలసిన జాగ్రత్తలు 

* మన పెట్టుబళ్ళ మీద వచ్చె ఆదాయం - అలాంటి పెట్టుబడులలో వుండే రిస్క్‌ మీద ఆధార 
పడి వుంటుంది. ఎక్కువ ఆదాయం వస్తుందంటే ఎక్కువ రిస్క్‌ వున్నట్లే. ఏ స్కీం అయినా 
మనం వూహించని విధంగా అత్యధిక వడ్డ (ఉదాహరణకి సాలుకి 40 నుంచి 50 శాతం 
వరకు) యిస్తామని ఆఫర్‌ చేస్తే - అలాంటి స్కీములు ఖచ్చితంగా మోసపూరితమైనవని అర్దం 
చేసుకోవాలి. నేరస్టులు చేయబోయే మోసానికి యిది ప్రథమ ఘంటిక. 

* ఏ వ్యాపారం లేకుండా / ఎలాంటి వస్తువుల్ని వుత్పత్తి చేయకుండా, “కమీషన్లు/బోనన్లు 
యిస్తాము, లాభాల్లో వాటా యిస్తాము” అంటూ కపట వార్జానాలు చేశారో - అలాంటి 
కంపెనీలు నూటికి నూరు పాళ్ళు మోసపురితమైనవని, నిలువునా ముంచేవని అర్దం 
చేసుకోవాలి. 

* మనీ సర్కులేషన్‌ చైన్‌ ప్కేముల్సి, పిరమిడ్‌ డిపాజిట్‌ స్కీముల్సి, దొంగ మార్కెటింగ్‌ స్కీముల్ని 
యెట్టి ఏరిస్టితుల్లో నమ్మకండి. 

* పైన చెప్పబడ్డ యే స్కీమ్‌ ద్వారా అయినా ప్రజలనుంచి డబ్బులు స్వీకరించడం “ప్రైజ్‌ చిట్‌ & 
మనీ సర్క్యులేషన్‌ (బానింగ్‌) యాక్ట్‌, 1978” క్రింద నేరమూ, శిక్షార్తం. అలాంటి స్కేములతో 
యెవరైన మీకు తారసపడితే వెంటనే, పోలీస్‌ రిపోర్ట్‌ యివ్వండి. 





6. నకిలీ పత్రాలు సృష్టించి అప్పు తీసుకొని 
వారివోవటం 

౧) ఒక వ్యక్తి గాని, సంస్‌ గాని నకిలీ పత్రాలు సృష్టించి వాటిని 
తాకట్టు పెట్టి ఆర్దిక సంస్టలనుంచి లోన్లు, మరియు యితర 
సేవలను పొందటం యీ రకమైన ఆర్టిక నేరాలుగా 
పరిగణింపబడతాయి. 

౧ కెవైసి. (14/0) పత్రాల్ని మనకేమాత్రం పరిచయం లేని వారికి 
యివ్వటం లేదా ఇ-మెయిల్‌లో గుర్తు తెలియని వ్యక్తులకి, 
లేదా నకిలీ ఎన్‌.బి.ఎఫ్‌.సి (18%0) ఇ-మెయిల్స్‌ కి పంపటం 
ద్వారా యిలాంటి మోసాలు జరిగే అవకాశం వుంటుంది. 

౧) ఒక్కోసారి, నేరస్టులు మన వ్యక్తిగత వివరాలని, అంటే 
ఐడింటిటీ కార్డులు, బ్యాంక్‌ ఎకౌంట్లు లాంటివి మన 
దగ్గరనుంచి దొంగిలించి యేదైనా బ్యాంకునుండి గాని 
మరే యితర ఎన్‌.బి.ఎఫ్‌.సి [118%0) ల నుంచి గాని మన పేర 
బుణాలు తీసుకొని మోసం చేసే అవకాశం వుంది. 










మనం తీసుకోవలసిన జాగ్రత్తలు 

* ఏ ఆర్టిక సంబ్రైినుంచి అయినా (బ్యాంక్‌ గానీ ఎన్‌.ఎఫ్‌.బి.సి గాని) అప్పు 
తీసుకొంటున్నప్పుడు, మీకు సంబంధించిన కె.వై.సి. 16/0 వివరాలనుగాని, మీ ఆస్తులకి 
సంబంధించిన డాక్యుమెంట్లను గాని, మీ బ్యాంకు ఎకౌంట్‌ వివరాలనుగాని 
యిచ్చెటప్పుడు ఆరిన జాగ్రత్త వహించింది. 

* ఆ సంస్ట్‌ యొక్క అధికారులకి మాత్రమే అందజేయండి. ఆన్‌లైన్‌లో పంఫవుతుంటే ఆ 
సంస్టల అధీకృత (0010)) వెబ్‌సైట్‌లోనే పంపండి. 

* ఒకవేళ, యే కారణం చేతనైనా, లోన్‌ మంజూరు కాకపోతే, మీరు వారికిచ్చిన 
డాక్యుమెంట్లను తిరిగి తీసుకోవటం యెట్టి పరిస్థితుల్లోనూ మరచిపోవద్దు. 


ఆన్‌లైన్‌ ట్రాన్సా ల 


మనం తీసుకోవలసిన మరిని మ జాగ్రత్తలు 





ళ్లు 











0 


ప్రాధమికంగా తీసుకోవలసిన జాగ్రత్తలు 





త; 62 [౨ అ. 2. 
౧05. //00015.[01.0/8.10,/ 









మీకు అనుమానం వున్న వెబ్‌ సైట్లు, టెలెఫోన్లలో వచ్చే 
మెసేజీలు, 'పాప్‌ అప్స్‌ ల జోలికి వెళ్ళకండి. 
పేమెంట్‌ గేట్‌వే లో ఆన్‌లైన్‌ పేమెంట్‌ చేస్తున్నప్పుడు, 
యీ క్రింద చూపించినట్లుగా, "తాళం" గుర్తు వున్నదా 
లేదా చూసుకొండి. ఉంటేనే లావాదేవలు జరపండి. 

[1 [05ఏ// 

మీ కార్ట్‌ ఉటైల్స, యూజర్‌ ఐ.డిలు, పాస్‌ వర్చ్‌, సి.వి.వి. 
నంబర్లు, క్రెడిట్‌ / డెబిట్‌ కార్ట్‌ నంబర్లు మొదలైనవి మీ 
దగ్గరే జాగ్రత్తగా వుంచుకోండి. 

ఆ వివరాలను మీ లాప్‌ టాప్‌లలో గాని, యితర 
వెబ్‌పైట్లలో గాని సేవ్‌ చేయకండి. 

ఆన్‌లైన్‌ ట్రాన్సాక్షన్లలో రెండు పాస్‌ వర్ట్‌లు వాడే 
విధానం ఒక వేళ వుంటే దానిన్‌ 
వుపయోగించుకోండి. 

మీకు తెలియని వాళ్ళ దగ్గరనుంచి వచ్చిన ఇ- 
మెయిల్స్‌ని గాని, వాటి ఎటాచ్‌మెంట్లనుగాని, ఫిషింగ్‌ 
లింక్స్‌ని గాని యెట్టి పరిస్టితుల్లో చూడకండి/ 
తెరవకండి. 

మీ బ్యాంక్‌ చెక్‌ కాపీని గాని, మీ కె.వై.సి. డాక్యుమెంట్ల 
కాపీలనుగాని అవసరమైన వాళ్ళతో మాత్రమే షేర్‌ 
చేయండి. 





మొబైల్‌ డివైస్‌లు / కంప్యూటర్‌ సెక్యూరిటికై 
తీసుకోవలసిన జాగ్రత్తలు 
మీ పాస్‌ వర్డ్‌ ని ఆరటుగా మార్చుకొంటూ 
వుండండి. 
మీ కంప్యూటర్లలో 'యాంటీ వైరస్‌' ని 
యిన్‌స్టాల్‌ చేసుకొని యెప్పటికప్పుడు 
అప్‌డేట్‌ చేసుకోంటూ వుండండి. 
కంప్యూటర్లను వాడని సమయాల్లో లాక్‌ చేసి 
వుంచండి. ఆటో లాక్‌ సదుపాయాన్ని 
వాడుకోండి. 
మనకి తెలియని లేదా అనుమానస్పద యాప్స్‌ 
ని లేదా సాఫ్ట్‌ వేర్‌ని లోడ్‌ చేసుకోకండి. 
మీ పాస్‌వర్స్‌ని యితర సిస్టంలలో ఆ 
చేయకండి. 





సురక్షిత “ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌” కోసం 
విధిగా మనం చేయవలసినవి. 





ఏ వెబ్‌సైట్‌ పడితే ఆ వెబ్‌సైట్‌ జోలికి వెళ్ళకండి. 
మనకి తెలియని బ్రజల్లను వాడకండి. 
పాస్‌వర్స్‌ని బయట కంప్యూటర్లలో సేవ్‌ చేయకండి. 
సామాజిక మాధ్యమాలలో (వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, టెలిగ్రామ్‌, 
మొటిలైనవి) వ్యక్తిగత విషయాలను సేవ్‌ చేయకండి. 
మీకొచ్చిన ఈ-మెయిల్‌ ని గాని, ఎస్‌.ఎమ్‌.ఎస్‌. (51/3) 
మెసేజినీ గాని యితరులకి పంపే ముందు దాని సెక్యూరిటీ 
ఏరీక్షించండి. 

ఇంటెర్నెట్‌ బ్యాంకింగ్‌లో “వర్చువల్‌' (/111060)) కీ బోర్డ్‌ని, 
క్రింద ఫొాటొలో చూపించిన విధంగా, వుపయోగించండి. 
ఒక్కో సారి మనం టైప్‌ చేసినదాన్ని వేరే పరికరాల ద్వారా 
కాపీ చేసే ప్రమాదం వుంది. 

ఒకసారి నెట్‌ బ్యాంకింగ్‌ లో మీ ట్రాన్సాక్షన్‌ అయిపోయిన 
వెంటనే, “లార్‌ బొట్‌ో అవ్వండి. 

మీ పాస్‌ వర్స్‌ని యెప్పటికప్పుడు అప్‌డేట్‌ చేసుకోండి. 

మీ ఇ-మెయిల్‌కి, మీ ఇంటెర్నెట్‌ బ్యాంకింగ్‌కి ఒకే 
పాస్‌వర్డ్‌ని వాడకండి. 

సైబర్‌ కఫ లాంటి వాటిల్లోని కంవ్యూటర్లలో వీలైనంతవరకు 
బ్యాంకింగ్‌ ట్రాన్సాక్షన్స్‌ని చేయకండి. 


(419 






గ 
నన 


ఉం 


టై 
జ 
అక గ 
[ల్‌ ఇ 


భి న్‌ లా 


లమ 


అల 9 2 ఈ. =. 
౧5. //0015.[01.0[.10/ 





ఇ-మెయిల్‌ ఎకౌంట్‌ సెక్యూరిటీ కోసం మనం 
తీసుకోవలసిన జాగ్రత్తలు 


* మనకు సనంబంధించన లేదా 
తెలియని వాళ్ళనుంచి వచ్చిన 
ఇ-మెయిల్స్‌ని క్లిక్‌ చెయకండి. 

= పబ్లిక్‌ స్టిలాల్లోని కంప్యూటర్లలో 
మీ ఇ-మెయిల్స్‌ని చూడకండి. 

* మీ బ్యాంక్‌ ఎకౌంట్లు, పాస్‌వర్డ్స్‌ 
లాంటి ముఖ్య సమాచారాన్ని 
ఇ-మెయిల్స్‌లో వుంచకండి. 


పాస్‌ వర్డ్‌ సెక్యూరిటికై 
తీసుకోవలసిన జాగ్రత్తలు 


* మీ పాస్‌వర్స్‌లో ఆల్ఫ్భాన్యుమరిక్‌ 
(అంటే అంకెలు, సంఖ్యలు 
జోడించినవి) మరియు ప్రత్యేక 
క్యారెక్టర్స్‌ (అంటే ఇ,*,$,%, ఈ& 
లాంటివి) తప్పనిసరిగా వాడండి. 

* ఒకవేళ రెండు చోట్ల రెండు 

రకాలైన పాస్‌వర్స్‌ ని 
వాడుకొనేవిధానం వుంటే ఆ 
సౌకర్యాన్ని వాడుకోండి. 





౨౨ 


ఈ [= 9 అ. =. 
క క | 







బ్యాకింగేతర సంస్థలు (180లు) డిపాజిట్లు 
సేకరించడానికి రిజర్వ్‌ బ్యాంక్‌ వారిచే 
ఆమోదింపబడ్డ సంస్థలో కాదో యెలా 
తెలుసుకోవాలి +? 


* అలా తెలియాలంటే రిజర్వ్‌ బ్యాంక్‌ వారి వెబ్‌ సైట్‌ 
01.01.10 దర్శించి, ''ఆ [18%0 రిజర్వ్‌ బ్యాంక్‌ వారిచే 
డిపాజిట్లు సేకరించడానికి నిషేధింపబడ్డ సంప్ది కాదు” 
అని నిర్దారించుకోండి. 

* [[8%0 లు తమ తమ వెబ్‌ సైట్లలో రిజర్వ్‌ బ్యాంక్‌ వారిచే జారీ 
చేయబడ్డ “రిజిస్టేషన్‌ సర్టిఫికేట్‌” ని వుంచాలి. 

/ రిజిస్తేషన్‌ సర్దిఫికేట్లు జారీ చేయబడ్డా, రిజర్వ్‌ హం వారు 
ఆమోదిస్తేనే ఆ సంప్‌ ప్రజలనుంచి డిపాజిట్లను స్వీకరించాలి. 

* గ|8[0 లు స్వీక ంటన్‌ ఉపాజిట్ల మీద సాలుకి 12.5 శాతం 
కంటె యెక్కువ వడ్డి చెల్లించ రాదు. 

* మరియు [8%0 లు 12 నెలల లోపు, 60 నెలలకంటే ఎక్కువ 
కాలానికి డిపాజిట్లను స్వికరించరాదు. 

* ఒకవేళ రిజర్వ్‌ బ్యాంక్‌ వారు [1850లు చెల్లించవలసిన వడ్డ 
రేట్లలో మార్పు తీసుకువస్తే యీ క్రింది వెబ్‌ సైట్‌లో 
తెలియజేస్తారు. 

౧105:///01.005.10 - 5116౧20 -* [118[%6 ఓ156 -* గగ౮౦. 





డిపాజిటర్లు తీసుకోవలసిన జాగ్రత్తలు 


* యన్‌.బి.ఎఫ్‌.సి. లో ఎప్పుడు డిపాజిట్‌ చేసినా, 
అలా జమ చేసిన మొత్తానికి సరి అయిన 
రసేదు తీసుకొండి. 

* అలా యివ్వబడ్డ రసిదుపై ఆ ఎన్‌.బి.ఎఫ్‌.సి. 
(౧18౧6) యొక్క అధికారిక సీలు, డిపాజిట్‌ 
చేసిన తేద, డిపాజిట్‌ చేసిన వ్యక్తి పేరు, 
ఉపాజిట్‌ మొత్తం (అక్షరాలలోనూ, 
అంకెలలోనూ), ఆ డిపాజిట్‌ పై వచ్చే వడ్డి, 
డిపాజిట్‌ కాల వ్యవధి మురిసి రోజు లాంటి 
వివరాలు తప్పనిసరిగా వ్రాసి వుండాలి. 

= ఇక్కడ డిపాజిటర్లు గరమనించవలసినది - 
ఎన్‌.బి.ఎఫ్‌.సె. (118/0) లలో డిపాజిట్‌ చేసిన 
మొత్తాలకు డిపాజిట్‌ ఇన్సురెన్స్‌ వర్తించదు. 








లచే 


అల 6 2 ఈ 0 టం =. 
క క | 





ఆన్‌లైన్‌ కంప్లెంట్‌ యెలా చేయాలి ? 


0౧౦౧౫౧|౦|౧110 9! (ఆర్‌.బి.ఐ. కి కంప్లెంట్‌ చేయాలంటే... ) 


౧|6౦౮:౪6 1/51 1౧6 10% 01 ౧1౧౧౦౧౩//0౧౧౩.గ0|.౦|.1౧/ 


౧౦౧౧౧|౮|౧1 10 988! (సెబి కి కంప్లెంట్‌ చేయాలంటే... ) 


౧|6౦౮:6 1/51 1౧6 1౧0౦1 ౧౧05//600[693.0౦౪/.|౧/ 


౧౦౧౧౫౧|౦|౧1 10 1౧860౧06 1760౮|౦10౧/ 6౧౦ 
6/౪ఆ|౦౧౧౧౪౧1 4ఉ౮11౧0గ1/ 01 1౧0110 (174|) 
(ఐ.ఆర్‌.డి.ఎ.ఐ.) కి కంప్లెంట్‌ చేయాలంటే 


౧|6౦౮:౪ 1/15 1౧9 1౧10౦1 ౧౧103//19౧౧౩.1[060.0౦౪.|౧/ 


౧౦౧౧౫౧|౦|౧1 10 [10110౧00] 10౮651౧౮ 90016 (14119) 
(ఎన్‌.హెచ్‌.బి. సెబి కి కంప్లెంట్‌ చేయాలంటే) 


౧|6౦56 1/51 1౧6 1౧101 ౧105౪//9103.౧౧౧౦౧||౧6.౦|౮.1౧/ 


€౦౧౧౧|౦|౧1 10 ౬౧/౧6! ౧౦||౦౪ 5101100 
(సైబర్‌ పోలీస్‌ స్టైషన్‌ కి కంప్లెంట్‌ చేయాలంటే) 


౧|6౦౮56 1/51 ౧1105//0/0610[౧౧6.80౪/.1౧/ 


యవ వా. 


[వం (అ=. 





“తెలుసుకొందాం - జాగ్రత్తగా మసులుకొందాం" 
విం. అ=. 








(6 రిజర్వ్‌ బ్యాంక్‌, ముంబై-2 (అంబుడ్స్‌మన్‌) వారు ముద్రించిన "56(4)౪/4/6” అనే పుస్తకానికి 
తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంక్‌, సహకార శిక్షణా సంస్త (౮11) , హైదరాబాద్‌ వారి 
వా తెలుగు అనువాదం. . 





